Registered No . HSE -49/ 2016 


GANDHRA 


POVERNMENT 


A 
PRADES 


TO 


•GOT 


SH 
. 
LON 


A 


SA 


B2hUIS 


RIGHT TO 
INFORMATION 


सत्यमेवज 


वजयते 


ఆంధ్ర ప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PART I EXTRAORDINARY 
AMARAVATI, WEDNESDAY , JUNE 6 , 2018 


No. 459 


G .253 


NOTIFICATIONS BY GOVERNMENT 


- - X 


- - 


LAW DEPARTMENT 

(D ) 


TELUGU TRANSLATION OF CERTAIN STATE ACTS - PUBLICATION OF STATE 

ACTS IN THE ANDHRA PRADESH GAZETTE PART IV - C - EXTRAORDINARY 
AS AUTHORITATIVE TEXT. 


[G .O .Ms. No. 48, Law (D ), 6th June , 2018 .] 


NOTIFICATION 


Under sub - section ( 1) of Section 6 of the Andhra Pradesh Official Language 
Act, 1966 (Act 9 of 1966 ) , the Governor of Andhra Pradesh hereby authorizes the 
publication of the translations in the Telugu Language of the State Acts mentioned 

x to this Notification , in the Extraordinary issue of the Andhra 
Pradesh Gazette so that the said translation shall be deemed to be the authoritative 
text of these Acts in the Telugu Language . 


APPENDIX 


1 . The Andhra Pradesh Capital Region Development Authority ( Amendment) 

Act, 2017 (Act No. 1 of 2018 ) 


2 . The Andhra Pradesh Water Resources Development Corporation 

(Amendment) Act, 2017 (Act No. 2 of 2018 


3 . The Andhra Pradesh Public Service Commission ( Entrustment of 

additional functions with respect to the services of Universities) Act , 2017 
(Act No . 3 of 2018 ) 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part - I 


4 . The Andhra Pradesh Farmers Management of Irrigation Systems 

(Amendment) Act, 2017 ( Act No. 4 of 2018 ) 


5 . Dr. Y. S .R . Horticultural University (Second Amendment) Act , 2017 (Act 

No.5 of 2018 ) 


6 . The Andhra Pradesh Public Services Delivery Guarantee Act, 2017 (Act 

No 6 of 2018 ) 


7 . The Andhra Pradesh Industrial Corridor Development Act, 2017 

(Act No. 7 of 2018 ) 
8. The Andhra Pradesh Panchayat Raj (Amendment) Act, 2017 (Act No.8 

of 2018 ) 


9 . The Andhra Pradesh (Regulation of Appointments to Public Services 

and Rationalisation of Staff Pattern and Pay Structure ) (Second 
Amendment) Act, 2017 (Act No .9 of 2018 ) 


10. The Andhra Pradesh Residential and Non -Residential Premises Tenancy 

Act, 2017 (Act No . 10 of 2018 ) 


11. The Andhra Pradesh Municipalities ( Amendment) Act, 2017 (Act No. 11 

of 2018 ) 
12 . The Andhra Pradesh Advocates Welfare Fund ( Amendment) Act , 

2017 (Act No. 12 of 2018 ) 


13. The Andhra Pradesh Agricultural Land ( Conversion for Non - Agricultural 

Purposes) (Amendment) Act, 2017 (Act No. 13 of 2018 ) 


14 . The Andhra Pradesh Appropriation Act , 2018 ( Act No .14 of 2018 ) 


15 . The Andhra Pradesh Appropriation (No. 2) Act, 2018 (Act No. 15 of 2018 ) 


DUPPALA VENKATA RAMANA, 

Secretary to Government, 
Legal & Legislative Affairs & Justice , 

Law Department. 


June 6, 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


కొన్ని రాష్ట్ర చట్టముల తెలుగు అనువాదము - ఆంధ్రప్రదేశ్ గెజెటు అసాధారణ సంచిక 
భాగము 4 -సిలో తెలుగులో ప్రాధికార పాఠముల ప్రచురణ . 
(జి . ఓ. ఎం . ఎస్. నెం . 48 , న్యా య (డి ) శాఖ , 6జూన్, 2018 . ) 

అధిసూచన 
ఈ అధిసూచనకు గల అనుబంధములో పేర్కొనినరాష్ట్ర చట్టముల యొక్క తెలుగు అనువాదములు తెలుగులో 
ప్రాధికారిక పాఠములుగా భావింపబడుటకుగాను ఆంధ్రప్రదేశ్ గెజెటు అసాధారణ సంచికలో ప్రచురించుటకైఆంధ్రప్రదేశ్ 
అధికార భాషా చట్టము, 1966 ( 1966లోని 9వ ఆంధ్రప్రదేశ్ చట్టము) యొక్క 6వ పరిచ్ఛేదపు ఉప - పరిచ్ఛేదము (1 ) 
క్రింద , ఆంధ్రప్రదేశ్ గవర్నరుగారు ఇందుమూలముగా ప్రాధికారము ఇచ్చుచున్నారు : 

అనుబంధము 
1. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ( సవరణ ) చట్టము, 2017 ( 2018లోని 

1వ చట్టము) 
2. ఆంధ్రప్రదేశ్జల వనరుల అభివృద్ధికార్పొరేషను ( సవరణ ) చట్టము, 2017 ( 2018లోని 2వ చట్టము ) 
3. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమీషను (విశ్వవిద్యాలయముల సర్వీసులకు సంబంధించి అదనపు కృత్యములను 

అప్పగించుటకైన ) చట్టము, 2017 ( 2018లోని 3వ చట్టము ) 
4 . ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి పారుదల వ్యవస్థల యాజమాన్య ( సవరణ ) చట్టము, 2017 ( 2018లోని 

4వ చట్టము) 
5 . డా || వై. ఎస్ . ఆర్ . ఉద్యాన విశ్వవిద్యాలయ ( రెండవ సవరణ ) చట్టము, 2017 ( 2018లోని 

5వ చట్టము) 
6. ఆంధ్రప్రదేశ్ పబ్లికు సేవలను సమకూర్చు హామీ కొరకైన చట్టము, 2017 (2018లోని 

6వ చట్టము ) 
7. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ది చట్టము 2017 ( 2018లోని 7వ చట్టము ) 
8 . ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ( సవరణ ) చట్టము, 2017( 2018లోని 8వ చట్టము) 
9. ఆంధ్రప్రదేశ్ (పబ్లికు సర్వీసులకు నియామకముల క్రమబద్దీకరణ మరియు సిబ్బంది తీరును, వేతన 

స్వరూపమును హేతుబద్ధము చేయు ) ( రెండవ సవరణ ) చట్టము, 2017( 2018లోని 9వ చట్టము) 
10. ఆంధ్రప్రదేశ్ నివాస మరియు నివాసేతర ఆవరణల అద్దెచట్టము, 2017 ( 2018లోని 10వ చట్టము ) 
11 . ఆంధ్రప్రదేశ్ పురపాలికల ( సవరణ ) చట్టము, 2017 ( 2018లోని 11వ చట్టము) 
12. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి( సవరణ ) చట్టము, 2017 ( 2018లోని 12వ చట్టము ) 
13. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర ప్రయోజనాల కొరకు మార్చు) ( సవరణ ) చట్టము, 2017 

( 2018లోని 13వ చట్టము ) 
14 . ఆంధ్రప్రదేశ్ వినియోజన చట్టము, 2018 ( 2018లోని 14వ చట్టము ) 
15. ఆంధ్రప్రదేశ్ వినియోజన ( నెం . 2 ) చట్టము, 2018 ( 2018లోని 15వ చట్టము ) 


దుప్పల వెంకట రమణ, 

ప్రభుత్వ కార్యదర్శి , 
న్యాయ ,శాసన వ్యవహారములు మరియు న్యాయ పాలన , 

న్యాయశాఖ , ఆంధ్రప్రదేశ్ , 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada, www . apegazette . cgg. gov . in 


